Registered No. HSE - 49 / 2016 


ప్రభుత్వం 


ఆంధ్రప్రదేశ్ , 


ANDHRA 
PRADESH 


MINI 


RIGHT TO 
INFORMATION 


HOS 


సత్యమేవ 

జయతే 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 


THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W.No.37 


AMARAVATI , FRIDAY , SEPTEMBER 17 , 2021 


G.275 


PART II - MISCELLANEOUS NOTIFICATIONS OF INTEREST TO THE PUBLIC 


--X- 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc. , 


MUNICIPAL ADMINISTRATION DEPARTMENT 


COMMISSIONER 
CHITTOOR MUNICIPAL CORPORATION , CHITTOOR . 


Roc.No.2964 / 2021 / A1 . 


Dt- 15.09.2021 


CHITTOOR MUNICIPAL CORPORATION LEVY AND ASSESSMENT OF 

PROPERTY TAX IN CAPITAL VALUE SYSTEM IMPLEMENTATION 
OF CAPITAL VALUE SYSTEM FROM 01.04.2021 RATES OF TAXATION 
APPROVED BY THE HON'BLE SPECIAL OFFICER & COUNCIL OF CHITTOOR 
MUNICIPAL CORPORATION - FINAL NOTIFICATION . 


Ref : 1. Andhra Pradesh Ordinance No. 16 of 2020 . 

2. G.O.Ms.No.198 MA & UD Dept. Dt.24-11.2020 . 
3. Circular RocNo . 14034/43/2020 . Ksec . Dt . 08-12-2020 of the 

Commissioner And Director of Municipal Administration . A.P. 

Gorantla Guntur . 
4. Circular Roc No 14034 / 43 / 2020.K . Sec . Dt . 13-12-2020 of the 

Commissioner . And Director of Municipal Administration . A.P.Gorantla 

Guntur . 
5. Cr.No.56 Dt.04-01 -2021 . Approved By Special Officer , Chittoor Municipal 

Corporation 
6. CR No : 24 of Dated : 30.07.2021 Approved by Council Chittoor Municipal 

Corporation , 
7. Published in Chittoor District Gazette No : 40/2021 Dated : 05.08,2021 . 
8. Final Notification issued in Sakshi Daily news Paper Dt.06.08.2021 . 
9. Instruction of DMA , AP , Guntur While video conference . 


[ 1 ] 


2 


ANDHRA PRADESH GAZETTE , September 17 , 2021 


మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 

చిత్తూరు నగరపాలక సంస్థ 
కమీషనర్ & డైరెక్టర్ అఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్కులర్ ఆర్.ఓ.పి.నెం : 14034 / 43 / 2020 / K 
తేది : 13.12.2020 నందు కమ్యూనికేట్ చేసిన అంశమును ఈ క్రింది విధముగా తెలియజేయడమైనది . 

కేంద్ర ప్రభుత్వం వారు Fiscal Responsibly and Budget Management- ఎఫ్.ఆర్.బి.ఎమ్లో 
భాగంగా జారీచేసిన మార్గదర్శకాల నేపధ్యంలో , 15 వ ఆర్ధిక సంఘ నిధులు మంజూరు కొరకు అర్హత సాధించుటకు 
నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా 

శ్యకత దృష్ట్యా మరియు వివిధ నగర పాలక సంస్థలలో 
విధిస్తున్న ఆస్థి పన్ను , అదే స్థాయిగల వేరొక నగర పాలక సంస్థలో విధిస్తున్న అస్థి పన్నుల మధ్య 
వ్యత్యాసమునకు తావు లేకుండా సమతౌల్యతను సాధించుటకు రాష్ట్రములోని వివిధ పట్టణ స్థానిక సంస్థలు 
అమలు చేయుచున్న అస్థిపన్ను విధింపు విధానములో సంస్కరణలు చేయుచు రాష్ట్ర ప్రభుత్వం వారు తేది . 23 
11-2020 న ఆంధ్రప్రదేశ్ గజెట్ నందు ప్రకటించిన ఆర్డినెన్సు నెం .16 / 2020 మరియు తేది.24-11-2020 న 
జారీ చేసిన జి.ఓ.యమ్.ఎస్ . నెం . 198 లోని " ఆస్థి పన్ను విధింపు నియమాలు- 2020 లను కార్పొరేషన్ వారి 
దృష్టికి తీసుకురావడమైనది . 

ఆర్డినెన్సు నెం .16 / 2020 తేది . 23-11-2020 మరియు జి.ఓ.యమ్.ఎస్.నెం . 198 తేది.24-11-2020 
లోని ముఖ్యాంశములు మరియు తీసుకొనవలసిన చర్యలు : 


VI . ఇంటి పన్ను 


1. ప్రస్తుతం భవనముల “ సాంవత్సరిక అద్దె విలువ ( ఏ.ఆర్.వి ) ప్రాతిపదికగా విధిస్తున్న పన్ను విధానమునకు 

బదులుగా భవనములు మరియు వాటి స్థలముల “ మూలధన విలువ ' ఆధారముగా ఆస్థిపన్ను 


విధించబడును . 


శాతం 


అను 


సదరు 


2. మూలధన విలువ ' ( క్యాపిటల్ వేల్యూ ) అనగా , రిజిస్ట్రేషన్నిమితము స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ 
వారిచే నిర్ణయించే విలువ అనిఅర్ధము ' . పన్ను విధించుటకు దీనినే ' మార్గదర్శక విలువ ' ( గైడెన్స్ వేల్యూ ) 
గా పరిగణించబడును . 
3. సదరు భవనము మరియు భవనము క్రింద ఉన్న స్థల విస్తీర్ణముల మూలధన విలువల మొత్తం పై 

సంవత్సరమునకు పన్ను విధించవలెను . 
4. ఆస్తి ( భవనము మరియు స్థలము ) పన్ను విధించుటకు గాను - ఆస్థి యొక్క మొత్తం మూలధనంపై ఎంత 

పన్ను విధించవలసియున్నది 

విషయం 

కార్పొరేషన్ వారు 
నిర్ణయించుకొనవలసియున్నది . 

అట్టి శాతం , నివాస భవనములకు 
నివాసేతరభవనములకు వేరు వేరుగా నిర్ణయించవలసియున్నది . 
5. నివాస మరియు నివాసేతరభవనములకు విధించవలసియున్న పన్ను శాతం నిర్ణయించుకొనుటకు గాను , 

చట్టంలో సూచించిన పరిధి ( రేంజ్ ) లో ఒక నిర్దిష్ట శాతం నివాస భవనములకు మరియు ఒక నిర్దిష్ట శాతం 

నివాసేతర భవనములకు వేరు వేరుగా నిర్ణయించవలసియున్నది . 
6. నిర్ణయించదగు పన్ను శాతం పరిధి , నివాస భవనములకు 0.10 % నుండి 0.50 % మరియు నివాసేతర 

భవనములకు 0.20 % నుండి 2.00 % . 


మరియు 


మరియు 


ANDHRA PRADESH GAZETTE , September 17 , 2021 


3 


7. మరియు అట్లు నిర్ణయించబడిన పన్ను శాతంలో సాధారణ పన్ను కాంపోనెంట్ నిమిత్తము యాబై శాతము 

ఉండవలెను.మిగిలిన యాబై శాతములో వాటర్ . డ్రైనేజి , లైటింగ్ మరియు కన్జర్వేన్సికాంపోనెంట్ లకు 

కేటాయించవలెను . 
8. పైన పేర్కొన్న పన్ను విధింపు నియమాల ప్రకారం పన్ను శాతం అంతిమముగా నిర్ణయించుటకు 

ముందుగా ప్రతిపాదిత పన్ను శాతము పై కార్పొరేషన తీర్మానం చేసి , అట్టి ప్రతిపాదన తీర్మానమును ఏ.పి. 
స్టేట్ ప్రాపర్టీ టాక్స్ బోర్డు వారికి నివేదించి , బోర్డు నుండి వచ్చిన తదుపరి క్రాఫ్ట్ నోటిఫికేషన్ జారి 

చేయవలసియున్నది . 
9. క్రాఫ్ట్ నోటిఫికేషన్ పై వచ్చిన అభ్యంతరాలనుక్రోడీకరించి , వాటిపై కమీషనర్ సిపారసుతో సహా తిరిగి 

కార్పొరేషన్ వారికి తెలియజేయవలెను . 
10. తదుపరి పన్ను శాతములను నిర్ణయిస్తూ అంతిమంగా తీర్మానం చేయవలెను . 
11. ఖాళీస్థలం పన్ను : 
1.ఖాళీ స్థలములకు పన్ను విధించుటకు వాటి మూలధన విలువ ' పై 0.50 % 
పన్ను విధించబడును 
2. ఖాళీ స్థలంలో చెత్త , వ్యర్ధ పదార్ధాలు వుండి , అనారోగ్య పరిస్థితుల నెలకొనియున్నట్లుయితే 
అదనముగా 0.25 % పెనాల్టీ విధించబడును . 
III . లైబ్రరీసెస్ : 

ఇంటిపన్ను మరియు ఖాళీస్థలం పన్ను మొత్తంపై 8 % లైబ్రరీ సెస్ విధించవలెను . 
IV . 2021-2022 ఆర్ధిక సంవత్సరం నుండి అనగా ది 01-04-2021 నుండి ఈ విదానము అమలు 
చేయవలసియున్నది . 

పైన వివరించిన పరిస్థితుల దృష్ట్యా , మన చిత్తూరు నగర పాలక సంస్థ లో 39667 అసెస్మెంట్ లను సర్వే 
నిర్వహించడమైనది . సదరు సర్వే లో ప్రస్తుతం ఉన్న పన్ను మొత్తం , మూలధనం విలువ లపై లెక్కించగా , 
పన్ను శాతము నివాస భవనములకు కనిష్టంగా 0.01 % , గరిష్టంగా 2.05 % , సగటున 0.06 % మరియు 
వివాహేతర భవనములకు కనిష్టంగా 0.06 % గరిష్టంగా 2.53 % సగటున 0.21 % గా వున్నది . 


కావున నివాస భవనములు మరియు నివాసేతర భవనముల పై విదించదగ ప్రతిపాదిత పన్ను 
శాతము లను నిర్ణయించుటకు మరియు అట్లు నిర్ణయించిన పన్ను శాతం లో సాధారణ పన్ను కంపోసెంట్ 
నిమిత్తం 50 % పోను మిగిలిన 50 % లో వాటర్ , డ్రైనేజి , లైటింగ్ మరియు కన్జర్వేన్ని కాంపోనెంట్ లకు 
కేటాయింపులు చేయుటకు గౌరవ కార్పొరేషన్ వారిని కోరడమైనది . 
తీర్మానం : 56 తేది : 04.01.2021 జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి , చిత్తూరు నగరపాలక సంస్థ 

అంశములోని విషయములను పరిశీలించిన మీదట ప్రతిపాదిత పన్ను శాతములు మరియు 
పన్నులోని కాంపోనెంట్లకు కేటాయించు శాతములను ఈ క్రింది విధముగా నిర్ణయిస్తూ అట్టి పన్ను శాతం 
వర్తింపజేయడం వల్ల వచ్చు పన్ను మొత్తం పై 8 % లైబ్రరీ సెస్ విధించుటకు ఆమోదిస్తూ తదుపరి చర్యలు 
తీసుకోవలసినదిగా తీర్మానించడమైనది . 


4 


ANDHRA PRADESH GAZETTE , September 17 , 2021 


ఖాళీ స్థలంపై పన్ను 


ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) 
నివాస భవనములపై నివాసేతరభవనములపై 
పన్ను శారం : 0.15 % 

పన్ను శాతం : 0.30 % 


శాతం : 0.50 % 


పన్ను వివరములు 


( సంవత్సరమునకు ) 


0.075 


0.15 


0.25 


0.03 


0.07 


0.14 


0.02 


0.04 


0.06 


1 సాధారణ పన్ను శాతం 
2 నీటిపన్ను శాతం 
3 డ్రైనెజ్ పన్ను శాతం 
4 లైటింగ్ పన్నుశాతం 
5 కన్జర్వేన్ని పన్ను శాతం 
మొత్తం పన్ను శాతం 


0.01 


0.01 


0.02 


0.015 


0.03 


0.03 


0.15 


0.30 


0.50 


తీర్మానం : 56 తేది : 14.01.2021 , 
జిల్లా సంయుక్త కలెక్టర్ మరియు ప్రత్యేక అధికారి , చిత్తూరు నగరపాలక సంస్థ . 

పై తీర్మానము మేరకు తేది : 06.01.2021 పరారీఖున కమిషనరు మరియు డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ 
అడ్మినిస్ట్రిషస్ , ఆంధ్రప్రదేశ్ వారికి పంపడమైనది . లేఖ ROC . No. 14034 / 21 / 2021 - Kser Dated : 02.02.2021 
స కమిషనరు మరియు డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు పంపిన కౌన్సిల్ రెసెల్యుషెస్ ఆంధ్రప్రదేశ్ 
ప్రాపర్టీ టాక్స్ బోర్డ్ వారు పరిశీలించి అండర్ సెకప్ 197 / A అఫ్ మునిసిపల్ కార్పొరేషన్ చట్టము 1955 ప్రకారము 
మరియు గవర్నమెంట్ మెమెనెం . 235107TC - 1 / 2010 / -101.26-03-2011 వారి ప్రకారము " levy and 
Assessment of property tax rules 2020 " ప్రకారము ఆంధ్రప్రదేశ్ ప్రాపర్టీ టాక్స్ బోర్డ్ వారు ఆమోదించడ 
మైనది . అందులపై చిత్తూరు నగరపాలక సంస్థ కోఫ్ట్ ( ముసాయిదా ) నోటిఫికేషన్ 


ఖాళీ స్థలంపై పన్ను 


ఇంటి పన్ను శాతము ( సంవత్సరమునకు ) 
నివాసభవనములపై నివాసేతరభవనములపై 
పన్నుశాతం : 0.15 % 

పన్ను శాతం : 0.30 % 


శాతం : 0.50 % 


పన్ను వివరములు 


( సంవత్సరమునకు ) 


0.075 


0.15 


0.25 


0.03 


0,07 


0.14 


0.02 


0.04 


0.06 


1 సాధారణ పన్ను శాతం 
2 నీటి పన్ను శాతం 
3 డ్రైనెజ్ పన్ను శాతం 
4 లైటింగ్ పన్ను శాతం 
5 కన్జర్వేన్ని పన్ను శాతం 
మొత్తం పన్ను శాతం 


0.01 


0.01 


0.02 


0.015 


0.03 


0.03 


0.15 


0.30 


0.50 


కమీషనర్ & డైరెక్టర్ అప్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి సర్క్యులర్ ఆర్.ఓ.పి.నెం : 14034 / 43 / 2020 / K 
తేది : 13.12.2020 నందు కమ్యూనికేట్ చేసిన అంశమును ఈ క్రింది విధముగా తెలియజేయడమైనది . 


ANDHRA PRADESH GAZETTE , September 17 , 2021 


5 


కేంద్ర ప్రభుత్వం వారు Fiscal Responsibly and Budget Management- ఎఫ్.ఆర్.బి.ఎమ్ లో 
భాగంగా జారీచేసిన మార్గదర్శకాల నేపధ్యంలో , 15 వ ఆర్ధిక సంఘ నిధులు మంజూరు కొరకు అర్హత సాధించుటకు 
నిర్దేశించిన సంస్కరణలు అమలు చేయవలసిన ఆవశ్యకత దృష్ట్యా మరియు వివిధ నగర పాలక సంస్థలలో 
విధిస్తున్న ఆస్థి పన్ను , అదే స్థాయిగల వేరొక నగర పాలక సంస్థలో విధిస్తున్న ఆస్థి పన్నుల మధ్య 
వ్యత్యాసమునకు తావు లేకుండా సమతౌల్యతను సాధించుటకు రాష్ట్రములోని వివిధ పట్టణ స్థానిక సంస్థలు 
అమలు చేయుచున్న ఆస్థిపన్ను విధింపు విదానములో సంస్కరణలు చేయుచు రాష్ట్ర ప్రభుత్వం వారు తేది . 23 
11-2020న ఆంధ్రప్రదేశ్ గబెట్ నందు ప్రకటించిన ఆర్డినెన్సు నెం .16 / 2020 తేది.23-11-2020 మరియు 
జి.ఓ.యమ్.ఎస్.నెం . 198 తేది.24-11-2020 లో తెలుపబడిన శాతము ప్రకారము ఆస్తి పన్ను విధించు 
విధానమును , భవసముల అద్దె ( ఏ.ఆర్.వి ) ప్రాతిపదికగా విధిస్తున్న పన్ను విధానమునకు బదులుగా 
భవనములు మరియు వాటి స్థలముల “ మూలధన విలువ ఆధారముగా ఆస్తి పన్ను మార్పుదల చేయటకు 
తేది : 30.07.2021 నిర్వహించిన కౌన్సిల్ అత్యవసర సమావేసము నందు తీర్మానం నెం . 24 తేది : 30.07.2021 
పై రేట్లను తేది.01-04-2021 నుండి చిత్తూరు నగరపాలక సంస్థ పరిధిలో గల భవనముల మూలధన విలువ పై 
నివాసభవనములపై పన్ను శాతం : 0.15 % నివాసేతరభవనములపై పన్ను శాతం : 0.30 % మరియు ఖాళీ స్థలంపై 
పన్ను శాతం : 0.50 % ( సంవత్సరమునకు ) ఆస్తి పన్ను విధించుటకు తీర్మానించి యున్నారు . 


పి . విశ్వనాథ్ , 

కమీషనరు , 
చిత్తూరు నగరపాలక సంస్థ . 


-X- 


Published and Uploaded by the Commissioner of Printing , Government of Andhra Pradesh at 

Government Regional Press , Vijayawada , www.apegazette.cgg.gov.in 


